


Museum Series No. 16 


కొలనుపాక పురావస్తు ప్రదర్శనశాల 


ఎన్‌. రమాకాౌంతం, M.A., Dip. Museology. 
కూూరెటర్‌. : ఆర్ష శాఖ నూజియం. 





సంపాదకులు : 


డాక్టరు ఎన్‌, రామేశన్‌, 34.4. Ph.D., LAS., FR.AS. (London). 


_ శెవిన్యూబోోర్డు నభ్యులు, మరియు రాష్ట్ర పురావస్తుశాఖ [పదర్శనశాలల డై రెక్షరు 
ఏ లు 


ఆంధ|పదేళ్‌ (ప్రభు త్వ (పచురణము 
హైదరాబాదు 
1976 


పీఠిక 
కొలనుపాక--చారి తక (పాముఖ్యత 
కొలనుపాక_శిల్పములు 


కొలనుపాక. శాసనములు 


18 


20 


బలము 


—_ 
౪ 


అఆ; ఊ 0 (0౧౨ 


రై 0909 --చషే రా 


చితముల సూచిక 


తో 


కొలనుపాక (పదర్శన శాల దృశ్యము 
గణపతి 

నటరాజు 

వీరకల్లు 

మహిమోసురమర్షని 

కోష్ట పంజరమువై ఉమామ పాళ్వరులు 
చాముండి 

గోవిందుడు 

కోదండ రాముడు 

నంది. 

మహోవీరుడు 

వ జవొణి 

భక్తుడు 

(తిభువన మల్లుని మాన స్తంభము 


తొలిపలుకు 


ఈ కాలములో (వదర్శనశాలలు వింత వస్తువులను చారి |తక అవ శేషములను 
నమీకరించియుంచు గిడ్డంగులు వలెకాక వాటికొక అర్షమునిచ్చి [పజలకుప యోగపడు 
రీతిలో వస్తువులను అమర్చి చూపవలయును. విద్యార్ధులకు వారి విద్యావ్యానంగము 
లోను, విద్వాంసులకు వారి వారి వ్యానంగ ములందు హితోదిక నపోయము చేయు 
విధముగా మన వస్తు సేకరణ వాని నమర్చు విధానములలో [కొత్త [కొత్త 
పోకడల ననునరించి నహాయ పడవలయును. ఇవికాక గైడు పున్తకములు కర 
పత్రములు, బొమ్మల పోస్టుకార్జులు తయారుచేసి మ్యూజియంను చూడవచ్చిన 
వారికి వంచిపెట్టుటద్వారా మన మ్యూజియంల గురించి [పజా జాహుళ్యములో 
కొంత ఆస_క్రియును (ళద్దను, కలిగించవచ్చును. తరచుగా మార్పులు చేర్చులు 
చేయుటద్వారా, (పతి వ్యక్తి అనేక మారులు మ్యూజియంను దర్శించుటకు 
దోహదము చేయవచ్చును. 


కొలనుపాక మ్యూజియంను చూచుటకు అ నేక మంది వివిధ తరగతుల వ్యక్తులు 
వచ్చుచున్నారు. వారందరూ ఇక్కడి స్థల(ప్రాళ_న్హ్యమును గురించీ, మ్యూజియం 
నందలి వస్తు నిశ్చేశన గురించి ఒక గైడు పుస్తకము బహుధా అవసరమని భావించి 
కోరినందున, ఈ పున్మకమును రచించుట కవకాళము కలిగినది. 


ఈ పుస్తకమును |వాయమని |పోత్సహించి, దానిని తయారుచేయునవుడు 
అనేక సలవోలనిచ్చి చేయూత నిచ్చిన మా ఒడరక్ట్రర్‌ శ) ఎన్‌. రామేశన్‌, 
ఎమ్‌. ఎ., పి. పౌచ్‌. డి., ఐ. ఎ. ఎస్‌. గారికి నర్వదా కృత జ్ఞుడను., 


మా డిప్యూటీ డైరక్టర్‌ అయిన (శ్రీ నారాయణమూ ర్తి గారికి, అసిస్టెంట్‌ 
డై_రక్ట ర్‌ అయిన కుమారి లలితగారికి వారి సవాకారమునకు నా కృతజ్ఞతలు. 
ఈ తెలుగు నేతను ఆ మూలాగము పరిశీలించి వలయుచో సవరణల గావించి 
దీనికొక రూవము కలిగించిన మా డిప్యూటీ డర కర్‌ శీ పర| బహ్మశా స్త్రిగారికి 
నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా నహాచరులు, మి[తు లెన (శీ అవధాని 
గారికి (గైడ్‌ లెక్చరర్‌), (శ్రీ జోగినాయుడు (అసిస్టెంట్‌ క్యూరేటర్‌ ) గార్లు ఎంతో 

మము ౬ ౧౧ 
నవాకరించిరి. వారికి నర్వదా కృతజ్ఞుడను. మా ఛీఫ్‌ ఫోటో గ్రాఫర్‌ 
లీ ను[బహ్మణ్యంగారు, ఈ మ్యూజియంకు సంబంధించిన ఫోటోలను నకాలములో 
అందించినందుకు నా కృతజ్ఞతల నిచ్చుచున్నాను. 


ఎన్‌ . రొమాకొంతొం 
4.8.76 


పీఠిక 


వివిధములైన వస్తునముదాయము నొకచోట చేర్చి వాటిని తగురీతిలో 
పరిళోధించుటకు, చూచి ఆనందించుటకు ఏర్పామైన (ప్రదేశమును వస్తు స్తుపదర్శన 
శాల (మ్యూజియం) అని పిలుతురు. ఈ వివిధ వస్తువులు ఒకే (ప్రదేశమునకు 
గాని, వివిధ (పబేశములకుగాని చెందియుండవచ్చును. అటులనే ఆ వను నము 
దాయము ఒకే నాగరికతకుగాని, విభిన్న నాగరికతలకు, అనేక శాబ్దములకు 
చెందినవె కూడ ఉండవచ్చును. కాని మన మేర్చాటు చేయు మ్యూజియం 
యొక్క ముఖ్యోర్దేశమునుబట్టి వస్తునేకరణ జరుగుట నసమంజనము. _ పెద్ద 
మ్యూజియంలు, అనగా రా ష్ట్రస్టాయికి,. 'దేళస్థాయికి  చెందినటువంటివి, వివిధ 
రకములైన వస్తువులు, వివిధ నాగరికతలకు, అనేక శ ళాభ్రములకు చెందినవాటిని 
సమకూర్చుకొనవచ్చును. - కాని కొలనుపాక మ్యూజియంవంటి |పాచదేశిక లేక 
స్థానిక మ్యూజియంలు (Site Museums, ఆ (ప్రదేశమునకు, లేక కొంత చుట్టు 
(పక్కల ప దేశములకు చెందిన వస్తువులను సేకరించి భ్యద్రవరచి [పజాబాహుళ్యము 
నకు అర్హమగు రీతిలో చూపించుటకు (పయత్నించుట సమంజసము. కొలనుపాక 
(గ్రామానికి చుట్టుపక్కల ఇప్పటికినీ అనేక పురావస్తు శిధిలావశేషములు మనకు 
కనిపించుచున్నవి. అట్టివానిలో సేకరించిన అనేక  శిలావిగహములు, శాసన 
ముల నొకచోట చేర్చి? స 'నేర్చాటుచేయబడినది. 


చార్మితక  యుగమునుండీ కొలనుపాక వఖ్యాతిలోని! వచ్చినదనుటకు 
దృష్టాంతములు కలవు. ౩ న మతానుయాయులకు కొలనుపాక ఒక పవి[త 
యా శాస్థలము. _(పస్తుత మిచ్చట శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన 
దేవాలయము నిత్య పూజా రాధనలతో విలసిల్లుచున్నది. దీనిని దర్శించుటకు 
దేశపు నలుమూలలనుం చీ యాత్రికులు ఇప్పటికిని (పతినిత్యమూ వచ్చుచున్నారు. 
ఇదిగాక ఇచ్చట అనేక తై వ మఠములు ఇతర దేవాలయములు కలవు. అందు సో 'మేళ్వర 
స్వామి వారి ఆలయ మొకటి. చాళుక్య, కాకతీయ వంశములు ఇచ్చట తమ 
(పాబల్యమును చూపినవి. ఆ కాలమునాటి శిల్పములు, శాసనములు, ఈ [(గామము 
చుట్టుపట్ల దొరకినవి. ఆ తరువాతి కాలమునకు చెందిన శిల్పములు కూడా 
ఇచ్చట కొన్ని, నర. ద స ఈ మూ న. పర్పరచిరి. 





1, [ప్రదర్శనశాల అను పదముకన్నా 'మ్యూ జేయం' ఆ అనువదము (పజాబాహుళ్యమునకు 
శేలికగా అర్ధమగును . గాన “మ్యూజియం” అను వదమునే ఇకమీద చాడుదును. 


K--2 


Xx 


ఇచ్చట నెలకొనియున్న సోమేశ్వరస్వామివారి చేవాలయ  ముఖమంటపమందు 
ఈ మ్యూజియమును చక్కగా నమర్చియున్నారు, 


మ్యూూజియమునందు వన్తుని ఫైళన, వాటిని గురించిన విపులవ్యాఖ్య చేయు 
దురు. అందువలన (పతి ఒక్కరికి ఆయా వస్తువులయొక్క_ లేక కళాఖండ 
ములయొక్క- [ప్రత్యేకతను గుర్జించుటకు వీలగుచున్నది. ఆ విధముగా ఇచ్చటి 
శిల్పముల నామము, వాటిని ఎచ్చటనుండి సేకరించినది, ఏకాలమునాటివి, మొద 
లుగా గల విశేషములను విపులీకరించి యున్నందువలన పేతకులయందు జిజ్ఞాసను 
శేశెత్తి ంచును. ఇచ్చట పరిపాలించిన వివిధ రాజవంశములు, అప్పటి కల్ప కా 
రీతులు మొదలుగాగల విషయముల గురించి కుణ్ణముగా పరిశీలించు. ఆన ర్తి ని 
చూవుదురు. 


మ్యూజియ౦నందు (పదర్శింపబడు వ స్తువులనుగూర్చి తెలుసుకొనుటకును, 
వాటివై విపులముగా పరిళోధించుటకును మంచి వాతావరణము, అనుకూల 
పరిస్తితులు ఏర్పర చవలయును. అప్పుడే ఆ మ్యూజియంను దర్శించు (పజల సంఖ్య 
అధికమగును; ఆ మ్యూజియం యొక్క పేరు వెకి వచ్చును. ఆ విధముగా చూచిన 
కొలనుపాక మ్యూజియంకు కొన్ని (పత్యేక అనుకూల పరిస్థితులు కలవు. ఇది ఇచ్చట 
సో మేశ్వరస్వామివారి దేవాలయ. ముఖమంటపమందు ఏర్పరచినందున కలిగినది. 
వస్తుతః ఈ . దేవాలయము. పళ్చిమ చాళుక్యుల. కాలమునాటిది. అనగా 
(క్రీశ. 11 లేక 12 ళతాబ్దమునాటిది. ఆపైన ఈ దేవాలయము ఇప్పటికినీ పూజా 
పునస్కారముల నందుకొనుచున్నది. అందువలన ఎల్ల వేళల _దెవదర్శనము 
నై పజలు వచ్చుచున్నారు. ఈ దేవాలయ సమీవముననే గల శ్వేతాంబర జైన 
దేవాలయమునకు చేళపు నలుమూలలనుంచీ యా తికులు ఎల్ల వేళలా తీర్ణ|పజగాొ 
వచ్చుచున్నారు. ఆ వచ్చిన వారందరూ సామాన్యముగా సో మేళ్వరస్వామివారి 
దేవాలయమును, అచ్చట మ్యూజియంను చ చూచుటకు వచ్చెదరు. పూర్వకాలమున ఇది 
రాజ ప్రతినిధి జ్ఞ స్తావరము.! అందువలన చరి తకు సంబంధించిన అనేక విషయములు 
ఇచ్చట. అభ్యమగుచున్నవి. "ఆ విషయముల గురించి తెలుసుకొనగోరి చరిత్ర పరిశోధ 
నలు చేయుట కె పరిళోధకు అనేకులు వచ్చుచున్నారు. శిల్ప విశేషములను, అందలి 
(పాంతీయ విభేదములను పరీషించుటకు ఎక్కువ అవకాళముకలదు. సోమేశ్వర 
స్వామివారి దేవాలయ శిల్పములు, కుడ్య [వతిమలతో కలినిపోయియున్న 
ఫస శిల్పములు చూచిన మనకు మిక్కిలి ఆనందము కలుగును, 


ఈ అనంత కాల [సవంతిలో అనేకమంది కాపా రాజులు, Meese: 
ఒక్కరన చేల (పతి, బక్కరూ, తమకు తోచినంత, తమ అంత స్తుకు తగినటుల ఇక్కడ 





"1, మనకు శసినంతవరకూ కళ్యాణి చాళుక్యుల కాలము వరకూ "ఇది రాజ(పతినిధి 
స్థావరము. కాకతీయుల "కాలమునుంచీ, మా[తమే యిది రాజ పతినిధి స్థావరము కాదు. 


xi 


నెలకొనియున్న అనేక దేవాలయములకు, మఠములకు వివిధ కెంకర్యములు చేసి 
నటుల ఇచ్చట అనేక శాసనములు తెలుపుచున్నవి. ఎక్కువ శాననములవలన ఇచ్చట 

“అంబిక ” బేవాలయమునకు అనేక శె కైంకర్యములు చేసినటుల తెలియుచున్నది. ! 
చాళుక్య, "కాకతీయ [పభువులు ఈ దేవతకు అనేక శె. వై_౦క ర్యములు . చేసీఠరట. 
అటులనే ఇచ్చట అనేక ౫వ మఠములకు కూడ దానములు చేసిరట.. సో మేశ్యర 
స్వామివారికి ఎనలేని క్రైంకర్యములు చేసిరి. . కొన్ని నుంకములను దానముచేసిరి. 
(క్రీ.శ. 12 శతాబ్ది అంతమునుండి మాతమూ . జైనమత |పాబల్యము చాలవరకు 
తగ్గిపోయినటుల శాసనాధారములు కనుపించుచున్నవి. బహుళ; ఇది శవమత 
(పాబల్యము వ వలన కలిగియుండవచ్చును.' అంబిక దేవాలయ వినాశము గూడా ఈ 
మతే వ. న 


భారతీయ కల్పే 3 పత గురించి వ్యాఖ్యానించుచూ ప్రవ రాధా కమల్‌ 
ముఖర్జీ పండితుడు ఈ విధముగా చెప్పినాడు: మన దేశమందు కనిపించు శిల్పసంపద 
యావతూ మన భావనా జగత్తుకు, కల్పనా చాతుర్యమునకు గీటురాళ్ళు కీ యుగ 
యుగములుగా వచ్చుచున్న వేదాంత సారము గాని, యోగాచారములు గాని 
|వపజలలో భారత _ |పజలంతా ఒక శునని గహింపుకలిగించజాలదు. కాని 
భారతీయ శిల్ప కళాఖండములను తరచి చూచినకొద్ది మనకు ఒక కు ఊహా కలుగును. 
వివిధ శెలులందు ఏకత్వము గోచరించుచుండును. చేళమందలి వివిధ|పాంత 
ములందు విభిన్న శైలులు మొలశెతీననూ, వాటికి మూలసూ| తములందు 
ఏకత్వము, ఒక అవిచ్చిన్నత గోచరించును. అందువలననే కావచ్చును వివిధ మత 
ములవారు, వివిధ భాషలను మాటలాడువారు అందరు కూడా ఈ మ్యూజియంను 
చూచుటకు విచ్చెయుచున్నారు. వీరు అందరూ సోమేశ్వరుని మీది భక్తి, 
తత్పరతతో నే ఇచ్చటికి వచ్చుటలేదు. ఎక్కువమంది ఇచ్చట ఒకచోట చేర్చబడి 
యున్న అనెక శిల్పములను చూచి ఆనందించుటశకె కూడ వచ్చుచున్నారు. ఈ విధ 
ముగా చూచిన భారతీయులందు గల విభిన్న త్వమందలి ఏకత్వము (సమైక్యతా 
భావన) కనీపించుచున్నది. ల 


1. “అంబిక” జె నుల ఇరువది నాలుగవ తీర్థంకరుడై న మవోవీరుని శాసన దేవత. 
ఈ మె మామిడివళ్ల గుత్తిని చేతియందు ధరించి, తన ఇరువురు కుమారులతోను, సింవాము 
రూపు ధరించిన తనభర్త తో పరి వెష్టించియుండును. 

లి. రాధా కమల్‌ ముఖర్జీ గ “ ఫ్రవరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్ట్‌, - 


లీ. గాంధార శిల్ప సాం|పదాయము, మధుర లి, అమరావతి, నాగార్జున 
కొండ మొదలగునవి చాళుక్య, కాకతీయ నె లులు అన్నీ కొన్ని విభిన్నరీతులను కంత 
రించుకొన్నను, లోతుగా చూచిన మనకు “తెలియునది ఒకే, వివిధతాలులు వేరు వేరు 
గాక, ఒకదానినుంచి కొంత (గ్రహించి నూతన పోకడలను నంతరించుకొని తమ (పతి 
పత్తిని నిలువుకొన్నవి అని మాతమే. 


xii 

హిందూ విగహ నిర్మాణము అనేక ఆగమ సూ|త్రములతో ముడిపడియున్న ది. 
అందువలన మన స్థపతి (వి|గవా నిర్మాణకర్త) తన శిల్ప నాచాతురినంతనూ ఈ 
ఆగమ సూ[తములకు లోబడియే చేయవలసియున్న ది. కనుకనే స్థపతి | పతిమాలకు 
అములను వి_స్ఫృతపరచుటయందు, వాటిని అలంకారముతో శృంగారిం చుటయందు 
తన పతిభను |ప్రజ్ఞాపాటవమును చూవించినాడు. కేఖా సూ(తములకు [పాధాన్య 
మిచ్చిన మన స్థపతి అవే సూ[త్రములద్వారా అతి సుందరమూ, వ 
కలిగిన శల్పములను తయారు నోడు: 


_మ్యూజియంలద్వారా విజ్ఞాన సముపార్టనచేయుట యనునది ఈ శతాబ్దపు 
నినాదము. ఈ నినాదము నిజము కావ తెనన్న, [పతివన్తువునకు చానినిగురించిన 
వూ _రి విపులీకరణ యుండవలయును. అందు కనుగుణముగా ఈ మూ్య్యూజియంనందు 
వస్తు వివరణ జరిగియున్నది. ఇదియే (పేకకునియందు విషయపరిజ్ఞానమున కె 
ఆసక్తిని దృఢతరముచేయును. వ. 


| 


కా నా 


కొలనుపాక _ చార్మితక పాముఖ్యత 


కొలనుపాక |గామము నల్లగొండ జిల్లాలోని ఆలేరునకు సుమారు 6 కి, మీ. 
దూరములోనున్నది. ఆలేరు, సికిం చాజాద్‌ విజయవాడ  _రైలుమార్గములో 
సికిం చావాద్‌ నకు 60 8, మీ. దూరములో నున్నది. ఆలేరునుండి రా ప్రే క 
జాబు బస్సులు, మరి అనేక యితర సాధనముల ద్వారా కొలనుపాక చేరవచ్చును. 


ఈ గమసోటేము అనేక రూపాంతరముల చెందినటుల చరిిత పరిశోధనల 
వల్ల తెలియుచున్నది. తాడిమలింగ్‌ _ నరిసిపూర్‌ తాలూకా మైనూరు నందు 
దొరికిన రా జేం[దచోళుని ఒకశాసనములో ఈ [గామమును “ కొల్తిపాకె ” అని 
చీరొనబడెను'. ఇది రాజేంద్ర చోళుని పదియవ రాజ్యపాలనా సంవత్సరమున 
యియ్యబడ్డ శాసనము. సో మేశ్వరస్వామివారి దేవాలయ సమీసమున కల వాగులో 
ఇసుక మేటయందు దొరికి |వనుత్రం రాష్ట్ర (ప్రడర్శనశాల, హైదరాభాద్‌ నందు 
భ[దపరచబడిన మూడు పంచలోవాపు సలల పకణాసిసుద కల శాసనము ఈ. 
విధముగా కలుపుకున్న రః 


“6 


_ చీ స్వ్లీ (శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాశోయ సక లేశ్వర సో మేళశ్వర 
దేవర? కొట్టిపూజ” కనుక ఇచ్చట కూడా “కొల్లి పాకేయ” యను రూపాంతరము నే 
వాడి నారు. పశ్చిమచాళుక్య వంశపు రాజులు జగదేక మల్లుడు, శ్రైలోక్యమల్లుని 
యొక్కశాసనములు గూడా ఇదే రూపాంతరమును ఇలుపుచున్నవి.**కొ ల్లిపా కేయ 
యను మాట “ కొల్లిపాక *” కు కన్నడ భాషాంతరీకరణము. కాకతీయ రుద 
దేవుని * మరకత. 'తెలుగుశాసనములో “కొ శ్రిపాకో యని మాతమే వాడబడి 
యున్నది. విజయనగర రాజైన కాదా ప కాలమునాటికి. ఈ నామము 
రూపాంతరముచెంది కొల్‌పాక్‌గా మారి ప్రస్తు పనుతము “కూల్‌ పాక్‌ లేక “కాలను 
పాక” యని పిలువబడుచున్న దిక్‌. 
a ఎఫిగాఫియా కర్లాటికా : వాల్యూం M1 : పుట 84 
బి లలితకళా వాల్యూం నంబరు 10; పుటలు 25-80... 
ల్‌, ఎవి|గాఫీయా ఇండికా ; వాల్యూం నంబరు ; 111, వుట క్లిలి0. 
ఎపి[గాఫియా ఇండికా : వాల్యూం నంబరు IV, వుట లిలిలి. 
4.. హైదారాబాద్‌ ఆర్కలాజికల్‌ సీరీస్‌ నంబరు: 19., పుట 147. 
ఎఫ్‌ . కీల్‌ వోరన్‌ : (బిటివ్‌ మ్యూజియం "ప్లేట్స్‌ ఆఫ్‌ సదాళశివరాయ ; శక 
: er 1478 డీ. శ, 1556; ; ఎపిగాఫికా ఇండికా ; వాల్యూం [౫ పుట లల్లి, 


య కొలనుపాక 


కీస్తుళకము పదునొకొండవ శతాద్దీనాటికి ఈ [గామము ఒక వసిద్ధ జైన 
యా, తాస్థలముగాను, ఎల్లోరా, పటన్‌ చెరువు, కొబ్బాల్‌ మొదలైన జె నమవో 
పుణ్య మేతములతో సమాన స్థాయిలో నుండినటుల గోచరించుచున్నది, కొంత 
కాలము [కితమె ఒక శ్వళాంబర జై "జ నదేవాలయము పునరుద్ద రింపబడి పూజలు 
మొదలు విెట్టబడెను. 


"సోమేశ్వరస్వామి వారి ఆలయమునకు వశ్చిమముముగా ఉన్న ఒక . ఊబదిబ్బ 
మీదనున్న ఒక శిలా సంభముమీద ఒక శాసనము కొలదు, అది బహుళ ః. మాన స్తంభము 
గాని, కీర్తి స్తంభముగాని అయియుండవచ్చును. ఇది పశ్చిమచాళుక్యవంళజు డై న 
(తిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుని నాటిది, అతని పు[తుడగు కుమార సో మేళ్వరుని 
పరముగా చెక్క బడియున్నది. ఈ స్తంభమునకు నాలుగు! పక్కల శాసనములు కలవు. 
ఇందు సోమేళ్వరుడు పానుపుర |గామమును, కొలనుపాకయందు కల “అంబిక” 
యను జై నదేవతకు కానుకగా ఇచ్చినటుల ఇందు తెలుపబడెను. అటులనే (వెగ్గడ శీలి. 
రాజు అను చాళుక్య | వభువు యొక్క దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారి అంబిక 
దేవాలయములో. ఈ జయస్తంభథమును, తన చ కవర్తి | తిభువనమల్లుని వేర 
చెక్కించి మ (వెగడ శకేశిరాజు ,కెనభకు డు, . 


షడతరునిచే (వాయబడిన రాజశేఖర be క్రొ ల్లీ పెక *వమతా 
చార్యుడైన కణు కాచార్యునియొక్క జన్మస్థలముగా వేర్కొనబడినది. ఈ |గంథము 
ననున రరర 'రేణుకాచార్యులు శై "తె నమత [ప్రవక్త లలో ముఖ్యుడ నియూ, అయో 
నిజడ నియు, ఇచ్చట న్వయంభులింగ మైన సోమేశ్వరుని నుంచిఉద్భవిం చి, చివరకు 
మరల అదే లింగములోన సిద్ధిపొందిరట. వీరు చాలాకాలము వీరశైవ మతఉద్దర 
ణ కె పాటుపడిరి. వడవరుల వారు చెప్పుటలో, తేను కేశుడను వై చాచార్యునకు 
రు[ద్రమునిశ్వరుడను కుమారుడు కలిగెనని, శేనుశేశులవారు, తమ యనంతరము 
రు[దమునీళశ్వరుని లింగాయత మఠమున కధిపతిని చేసెనని _్రాసినారు. _ శేనుశేశుడు 
లింగాయతమరఠ మందలి అయిదుమంది ముఖ్యగురువులలో ఒకరు. ఆయన కొలను 
పాకలో ఒక లింగాయత మఠమును స్థాపించి దానికే తనకుమారుని మశఠాధిపతిగా 
నియమించెనట. ఇదంతా చెప్పి క తానుగూడా. ఈ లింగాయతమ ఠా 
ధిపతుల వంశములోని చిక్కవీర బేవునికి బంధువునని తెలువుకొన్నాడు. ఈ చిక్కవీర 
చేవుడు రుదమునీశ్వరవంళవృకములోని ఉద్దన, గండ వీశ్వర, 'అన్నడనీళ, రేవణ 
సిద్ది మొదలుగాగల వారి సమవ రినని కెలువుచున్నాడు. 


వీర. వాగమము ననుసరించి శేణుశాచార్యుడు క. కాదు, -- రేవణ 
సిద్ధయ యనియూ, ఇతనే అగ న్వ్యమవోమునికి సిద్దాంత శిఖామణి - యందు పొందు 
పరచిన స్టతస్థల సిద్ధాంతమును గూర్చి. కెలియవరచెనని. కూడ |పతీతి కలదు. ఇందు 


చారి [తక ([పాముఖ్యత 9 


వలన మధగయుగమునకు పూర్వమే కొలనుపాక ఒక మవోశెన పుణ్య చ్యేతముగా 
భాసిల్లినదని తెలియవచ్చుచున్నది. 


మధ్యయుగమున కొలనుపాక దుళ్ళేద్య మైన కోటగా భాసిల్లి నది. అయిదవ 
విక్రమాదిత్యుని కాలము నాటికి (|క్రీ.ళ, 1008-1015) యిది ఒక సెద్దకోట. రాజేంద్ర 
చోళుని మూడవ రాజ్యపాలనా సంవత్సరమునకు చెందిన ఒక దానశాననములో 
అతను కొలనుపాక పట్టణమును పట్టుకొనినటుల తెలియుచున్నది. అంతకు పూర్వపు 
శాసనములు ఈ విషయయమె |పస్తావనచేయన నందున రాజేందచోళుడి పట్టణమును 
కీ. శ, 1015. 1014 లో పట్టుకొని యుండవచ్చును. ఇతను అయిదవ విక్రమాదిత్యుని 
జయించి ఈ కోట స్వాధీనపరచుకొని యుండవచ్చును. ఆ కారణమునల్ల రెండవ 
జయసింసుడు (పక్చిమచాళుక్య్ళ | వభువు)|క్రీ.ళ.1015న రాజ్యమునకు వచ్చి, రాజేం్యద 
చోళునితో అనేక మారులు యుద్ద మొనరించిననూ, కొలనుపాక యొక్క- |పతిప శ్తీ 
ఏమాత్రము మారినటుల లేదు. మొదటి జగ దెకమల్లుని కాలమునకు (16.ళ. 1088) 
చెందిన ఒక శాసనములో కొల్లి పాకను “మన్నే కలిమయ్య” అను దేవున కంకిత 
మొనరించినటుల శెలిపియున్న ది గాన్‌ న్‌ గ ఈ నగరమును తాత్కాలిక 
ముగ జయిం చినను ఇది చాళుక్య రాజుల క్రిందనే యుండెను. 


మొదటి జగచేకమల్లుని తరువాత మొదటి సోమేశ్వరుడు రాజ్యమునకు 
వచ్చెను. ఇతనికి ఆవావమల్లుడను బిరుదు కూడ కలదు. ఇతని కాలములో అనగా 
వ శ. 1042 లో కుమార విక్రమాదిత్యుడు (తరువాతి ఆరవ విక్రమాదిత్య మనో 
రాజు) మొదటి రాజాధిరాజు (చోళ వభువు) మీదికి యుద్దమునకు వెళ్ళి దన్నడ 
యను చోట ఓడిపోగా, రాజాధిరాజు చాళుక్య రాజ్యములో. (పవేశించి కొలను 
పాక .వరకూ వచ్చి, దానిని దగ్గము చేసినటుల శొననములు శెలుపుచున్న వి. రెండవ 
సోమేశ్వరుడు [కి.ళ. 1066 లో రాజ్యమునకు వచ్చి క్రీ.శ. 1078 వరకు రాజ్యపా 
లన. స్తాగించెను,. ఈ పదినంవత్సరములలోనూ, కొలనుపాకకు సంబంధించినంతవరకూ 
ఎలాటి. ముఖ్య సంఘటనలూ జరుగలేదు. ఆ తరువాత (కీ శ. 1076 లో ఆరవ విక్ర 
మాదిత్యుడు రాజ్యమునకు వచ్చి నునూరు అర్ధళ తాబ్బము రాజ్యము చెను. ఈ 
| కొలనుపాక సలు తులతూగినది. 


ఆరవ ఫ-వక్రమాదిత్యుని. - “కాలమునకు బెందిన.ఆరు శాననములు కొలనుపాక 
యందు కలవు... అన్నింటికన్నా పురాతనమైనది |క్రీ. శ. 1088 నాటిది. ఇందులో 
తొండరస చోళమవోరాజు కొలనుపాక రాజ్యమునకు  మహామండ లేశ్వరుడుగా 
యుండినటుల తెలియుచున్నది. అతను ఇచ్చట పరివేష్టించియున్న ఉత్త రేశ్వరునకు 
కొంత భూమిని ఛానముగా నిచ్చినటుల. తెలుపుచున్నది. రామేశ్వర, పండితుడను 
వాడు కొలనుపాక. వాస్తవ్యుడు, ఉత్త శేశ్వరుని గుడి యజమానిగా ఆ దానమును 


4 కొలనుపాక 


[గహించినట్లు తెలిపియున్నది. ఆ తరువాత కీ.శ. 1097 నకు చెందిన శాననములో 
కొలనుపాక స్వయంభూ సో మేశ్యరుల వారికి ఒక [గామను సర్వభుక ముగ 
దానము చేయబడినటుల తెలుపుచున్నది. నురొక శాసనములో తొండయ్య చోళ దేవ 
మహోరాజను నతను కొలనుపాకకు మహోమండ లేశ్వరుడుగా ఉండినటుల తెలుపబడెను. 
ఇతను ఇచ్చటనున్న విష్ణు దేవాలయమునకు కొన్నీ చానములు  చేసినటుల 
తెలుపుచున్నది. 


మరియొకశాననము చాళుక్య వ్నికమళకము 29కి అనగా |క్రీ. శ. 1104 
నాటిది. ఇందులో పారమార వంశజుడు జగ దై వుడనువాడు కొలనుపాక రా వ్ర్రము 
నకు మహామండ లేశ్వరు డై యుండగా న సేనాపతి, సంధివి|గహి us 
సోమలదండ నాయకుడు లాజ్యపురో భివృద్ధికి, శాంతి సౌ భాగ్యములకొర కై ఒక 
జగ దేవనా రాయణస్వామి వారి ఆలయము రాష్ట్ర ముఖ్యపట్టణమైన కొలనుపాక 
యందు నిర్మించినాడట. తరువాత చాళుక్య వి కమళకము 1 అనగా కీ. శ.1107కు 
చెందిన దానిలో అనంతపాల దండనాయకుడు కొన్ని సుంకముల ద్వారా వచ్చు 
ధనమును కొలనుపాక యందలి జగ “దైవనా రాయణస్వామి జార. “క శై_ంకర్యమున కె 

చానముచేసినటుల తెలియుచున్నది. ఇక ఆఖరి శాసనము క. శ, 1125 నాటికి చెంది 
నది. ఇందు మవోమండ లేశ్వర చాళుక్య గాంగవెరమాది కుమార సో మేళ్వరుడు, 
కొలనుపాక దండనాయకుని కోరిన మేరకు అచ్చట అంబిక యను దేవతకు కొంత 
దానము చేసినాడట, నల్లగొండ జిల్లా గూడూరు [గామమునందు దొరికిన ఒక శాస 
నములో స్వామిపయ్య యనువాడు, కూమార సోమేళ్వరుని దండనాయకుడు 
కొలనుపాక రాస్ట్ర్రమున కధిపతిగా ఉండినటుల 'తెలుపుచున్నది.! 


ఆరవ నో తరువాత మూడవ సో మేళ్వరుడు, ఆ తరువాత రెండవ 
జగ దేకమల్లుడు రాజ్యమునకు వచ్చిరి. ఇతని కాలపు శాననము కొలనుపాకయందు 
దొరికినది. '- ఇందు దుర్గ నంర కగాధి కారి మనేెవెర్గడె నన్న పయ యనువాడు 
సో మళ్వరస్వామివారికి '(క్వయంటూ సోమేశ్వరస్వామి) కొంత భూమిని చానముగా 
ఇచ్చినాడట.? 


కళ్యాణి చాళుక్యవంశము జీ ణించినతరువాత వారి క్రింద సామంతులుగా 
నుండిన కాకతీయ ,పభువుల పాలనలోనికి కొలనుపాక వచ్చినది. కాకతీయ రుద 
దేవుని శాసనము, మొరిపరాలలోనిది. క్రీశ. 1181 రు[దమాంబ - శాసనము వలన, 
కొలనుపాక తన పూర్వపు "బాన్నత్యమును పోగొట్టుకొనినట్లు తెలియుచున్నది, కాక 
తీయ eg ముఖ్యపట్టణ మైన ఓరుగల్లు; ఇచ్చటికి చాలా సమీపములో నుండినందున 


1. చాళుక్యకువూర సోమేశ్వరుని (వళస్తి సిం 
£. సోమేశ్వరస్వామి దేవాలయమునకు చేసిన భూచాన శాసనము. 


చారి[తక [పాముఖ్యత 5 


బహుశః వారు దీనిని ఒక రాస్ట్ర్రముగాగాని, రాష్ట్ర ముఖ్యపట్టణముగాగాని 
యుంచియుండ లేదు. కాని అప్పటికిని దీనిని అనేక ముఖ్యపట్టణములలో ఒకటిగా 
గు రించియుండిరి. కాకతీయ [పతాపరుదుని కాలమునాటి శాసనము ఒకటి 
ఇచ్చట దొరకినది. ఇందులో కాకతీయ [పతాపర్నుద్రుని కింది ఉద్యోగి రాష్త్ర కూట 
వంశజుడు, ఇచ్చట స్వయంభు మాణిక్యతీ ర్రేశ్వరస్వామి వారి |[తీకాల ధూవదీప 
నె వేద్యముల్నకై కొంత భూమిని దానము చేసినటుల 'తెలియుచున్నది.* కొలనుపాక 
[పభుత్వ పరంగా తనయాధిక్యతను కోల్పోయిననూ, ఇది ఒక |పథానపట్టణము 
గాను, మతపరముగాను పెద్ద పుణ్యతీర్ధం గానూ ఉండినది. అందుకు నిదర్శనంగా, 
సో మేళశ్వరస్వామివారి చేవళ గడపల మీనదకల తరువాతి కాలంనాటి చి తముల 
వల్ల తెలియుచున్నది.” అదేగాక ఇప్పటికిని ఈ [గ్రామము నీరినంపదలతో తుల 
తూగుచుండుట మరొక ముఖ్య నిదర్శనము. 


1. వ్రతాపరుదుని శాసనము ; సంస్కృతము : రిపోర్ట్‌ ఆన్‌ ఎపి[గఫీ (ఆంధ 
[పదేళ్‌ ) 1965 : పేజి. 62 : శాసనము : 266. ల 
£. విజయనగరము, తరువాతి కాలపునాటి. చితములు కొన్ని ఇప్పటికిని 
మనకు కనిపించుచున్నవి, స 


K--3 


కొలనుపాక __ వీల్పములు 


1: ద్వార బంధము *---ద్వారబంధమున కిరు వె పుల చెక్కడపు పనికలదు. 
(ఎ) గవిలజ్ళీ 3: చ్వారబంధమున కొకవె పున గజలత్మీ చెక్కబడి 
యున్నది. లకీ దెవి పద్మా ననాపీన అయి శెండు చేతులందు 
పద్మములను ధరించి యున్నది. అవి ఆమె భుజములవరకూ 

వచ్చియున్న వి. వ[జ, ,న.డూర్యములు చెక్కిన బంగారు ఆభరణ 

ములను ధరించియున్న ది. చెవులకు మకరకుండ లములు కలవు. 

దేవి కిరీట మకుటధారిణి. రెండు వనుగులు ఇరు వె పులనుంచి 
పుణ్యజలమును అమ్మీ దేవి శిరస్సున అభి షేకించుచున్నవి. శిల్ప శాలి 

దృష్ట్యా యిది. |కీ.ళ. 11 శ శతాబ్దమునకు చెందియుండవచ్చును. 


(బి) దొక్లీణాయూర్తి ౨ ద్యారబంధము రెండవ వెపున దశిణామూ ర్తి 
రూపము చెక్క బడియున్నది. దశీణామూ రి పద్యాసనముమీద 
వీరాననములో కూర్చొని, ఒక కాలు అపస్మార పురుషుని వీపు 
మీద వేనియున్నాడు. ఇతను (తిన్నేతుడు. చతుర్‌ భుజుడు. 
చేతులలో జ్ఞానము[ద - వరదము[ద -- దండము - అతమాల 
కలిగియున్నాడు. జటామకుటధారి. యజ్ఞోపవీతము, చెవులకు 
శంఖప| తమును ధరించెను. మెడయందు రు[దాత కనూల కలదు. 
స ప్త బుషులు ఇతనిని పూజించుచున్నారు. దతీణామూరి 
ఆత్మ యోగ మును గూర్చి, సంసార  బంధములనుంచి విముక్తి 
గురించి బుషులకు బోధచేయునట. అతను ఆసీనుడై యున్న 
పద్మాసనము, అతిపవిత్ర మైన“ ఓం * కారమునకు నిదర్శనమట. 
శిల్బ శైలి దృష్ట్యా ఇది [కీళ. 11 శతాబ్దమునకు చెందినది. 


జి. కోన్ల నంజురముః: ఈ శిల్పము ఉబ్బెత్తు (పతిమ (Relief figure). ఇది 
"దేవాలయ $ఖరమువలె మూడుఅంతస్తులతో చెక్కబడియున్నది. మొదటి అంతన్లు 
నందు మామూలుగా కనిపించవలసిన దేవాతా (పతిమలు (మూ రులు) కనిపించుట 
లేదు. సల నిశ్టేళము మొతము కలదు. శై వై_రిరృష్వ్యా శ. శ. 10 లేక 11 శతాబ్ది 
మునకు "చెందినది. స ఈ 


త. వార్చ్టనాదుడు:_- ఇతను ఇరువది మూడవ జైన. తీర్ణంకరుడు. 
కా యోత్సర్గస్టి తియందున్నాడు (ఎలాటివంవులు లేక నిటారుగా నిలుచొని యుండు 
K—3x 


శిల్పములు 7 


స్థితీ). మోకాలు [కింది భాగము, తీర్ణంకరుని కిరస్సునకు ఆచ్భాదనగా కల పాముపడ 
గలు విరిగి పోయియున్నవి. be ల చుట్టుకొని, అప్పుడే చక్కగా దువ్వినటు 
లున్న తలవెం[టుకలు కలవు. చక్కని మెరువుగలదు. ఈ విగహము కూడ 
(కీ.శ. 10 శతాబ్దమునకు చెందినది. 


4. ధంజు స్తంభము ఇది సోమేళ్వరస్వామివారి ధ్వజ స్తంభము. కీ.శ. 
15 శతాబమునకు చెందిన తెలుగు శాసన మొకటి దీనిమీద కలదు. దానిలో ఇది ఒక 
© 


జయ న ంభమని, “ రెనబరలగనె _ = ౫౫ ” కుమారుడైన యల్ల ప్ప స్థావించినటుల 
కెలియుచున్న ది. 


ల్‌. గణదనతిః:_ దేవాలయ చ్వారముదగ్గగ, ఇరువై పుల గణపతి వి|గవా 
ములు కలవు. వీనికి ఎలాటి కికీటములు లేక, చెవులు కొంచెము. చిన్నవిగ, 
ఉన్నవి. గణపతి చతుర్‌ భుజుడు. ఎడమ చేతియందు కల మోదకములను భకించు 
చున్నాడు. నాగఉదరబంధముకలదు. ఇవి బహుళ? పురాతనమై |కీ.ళ. 11_12 
శతాబ్దమునకు చెందియుండనోపు. (చ్మితము ~ 2) 


6. ఆంజానోయుడు వై న చెప్పిన ధ్వజస్తంభమునకు ముంమగా ఈ విగ్రహము 
కలదు. కుడిచేతియందు గద, ఎడమచేయి చిన్‌ “i ధరించియున్న వి, 


7. రాతిథభలకచుః:_చతుర[సాకారములో కల రాతిఫలకమిది. దీని మధ్య 
ఒక దేవతా విగవాము నిలుచుని యున్నటులున్నది. నాలుగు చేతులు కల ఈ 
దేవత పె శెండు చేతులందూ సర్బ్పము, | తికూలము ధరించి యున్నాడు. మిగిలిన 
కుడిచేతియందు గద, ఎడమ చేయి కట్యువలంబితమై కలదు. అతను కంకణములు, 
కేయూరములు, యజ్ఞోపవీతము కలిగియున్నాడు. పెద్ద కుండలములు చెవులకు 
కలవు. ఇది బహుళః అంత |పాచీన శిల్బ్పముకాదు. 


రొ. నటరాజు... శివస్వరూపము : భుజంగ|తాన నృత్యము నల్పుచున్న 
నటరాజ విగవామిఏ.! కొంచెముగా వంగిన కుడి కాలు అపస్మార పురుషుని వీపు 
మీద మోపి, ఎడమకాలు కొంచెము చె కెత్తినటుల చూపబడినది. నఓరాజస్వామికి 
పదిచేతులు. అందు ముందరి రెండు చేతులు నాట్యరీతియందుక లవు. మొదటి 
ఎడమ చేయి దండపహాస్తము! (లేక గజ హస్తము) నందుకలదు. కుడిచయి అభయ 

1, అపస్మారవురుషుని మీద మోపిన కుడికాలి మోశకాలి కన్నా వై కెత్సిన ఎడమ 
కాలుయున్న భుజంగలలితమనియు, మోశకాలికన్నా - (కిందికియున్న _భుజంగ (తాన 
_ నృత్యమనియు నందురు. ఇవి రెండు తాండవ మందలి రీతులు, 


వ ఎడమ చేయి శరీరము మధ్య గా, నమాంతరముగా కుడి వె పుకువచ్చి, వాస్తము 
మణికట్టు దగరనుంచి కు. 


8 కొలనుపాక 


వా స్తమునందుండి మణికట్టుదగ్గర సర్పవలయములు కలవు. కుడి వైపునుండి వర్తులా 
కారముగా (తిళూలము, పాళము, డమరుకము, ఖడ్గము (పరశు). డాలు, చ|కము, 
సర్పము శేతులందు ధరించియున్నాడు. కేశములు జటామకుటముగా ముడిచి దుర్ణర 
పుప్పాలంకృత మై యున్నవి. యజ్ఞోపవీతము, ఉరుసూ[త్రము కూడకలవు. 
చేతి వేళ్ళకు ఉంగరములు, కాలి | వెళ్ళకు మైలు ధరించియున్నాడు. చాళుక్య 
3 లిలో సర్వాభరణాలంకృతుడై యున్నాడు. ఇది ఉబ్బెత్తు వ్మిగహము 
(Bass Relief). శెల్లబండరాయి యందు చెక్కబడినది. బహుశః (క్రీశ. 11 
శతాబ్దమునకు చెంది యుండును. (చి|తము జ్ర లి) 


9. దుహీవ మర్దన: అమ్మవారు నాలుగు చేతులు కలిగి ఎడమచేతు 
లందు శంఖము, మహిషవముయొక్క తోక, కుడిచెతులందు ఖడ్గము, చ[కము 
ధరించియున్నది. శిల్పచాతుర్భమంత పురాశనముగా కనుపించదు. దేవి కంకణ 
కేయూరములు, మేఖలము, వదులుగా యున్న మొలనూలు, అనేక హారములు, 
కుండలములు ధరించియున్న ది. అమ్మ వారి తలదగ్గరి (పభామండ లము అండా 
కారముగా కలదు. ఈమె కరండ మకుటధారిణి. కాని ఈ మకుటము [హన్వ 
ముగా కనిపించుచున్నది. అమ్మవారు కాశె బిగించి వస్త్రము ధరించియున్నది, 
కీ.శ. 12 శతాబ్దము. 


10. బీరోకలు : ఒక శిలాఫలకములో కల వి[గహామిది, కాని ఫలకము 
ఎక్కువభాగము విరిగిపోయినందున (పస్తుతము జాగా అలంకరించిన ఏనుగు 
మా|తము కలదు, దానిమీద యుండిన వీరుడు, మిగతా వివరణ విరిగిపోయినది. 


11. యా? బిగవొమః ఈ జంతువు అతిభయంకరముగా _ కనువట్టు 
చున్నది. కళ్లు మిడిగుడ్డు; గర్‌ 6న. చిన్నవైన చెవులు; నిక్క బొడిచి 
వంచినతోక; ఈ మృగము మీదికి దూకగలదన్న |భాంతిని కలిగించుచున్నది. 


12. దొంనతులుః:రాతీఫలకము మీద మలచిన ఉబ్బెత్తు వ్మిగవాము : 
ఒక దంపతుల జంట బాగా అలంకరించిన ఒక ఏనుగు ద ఎక్కిపోవుట నూ చించినది. 
గొడుగువంటి ఆచ్చాదన వారి శిరస్సునకు కలదు. మగవాని చేతియందు ఖడ్గము 
కలదు. ఇరువురి వద నములు రూపుచెడియున్న వి. ఆతని శిరన్సున శిల, ఆమెకు 

ధమ్మిల్ల ము కలవు. (చిత్రము ప 4) 


1లి. చామర (గొవొణో = ఈ స్త్రీమూర్తి చాలా సొగ నేన (తిభంగిమ 
రీతిలో నిల్చొని యున్నది. ఈమె ముఖలవణములు, నిలుచున్న భంగిమ అజంతా 
'చి.త్తరువులందలి (స్త్రీ మూర్తులను వలయ వ, డే క 10-11 శతాబ్దము, 


శిల్పములు 9 


14. నాగిNిః దీ ర్హ చతుర[సాకారపు ఫలకమువై ఒక నాగినిమూ_ 
నికి ప్తమైయున్నది. అనేక ఆభరణములు ధరించిన నాగినికి ఒక పొడ వాటి వోరము 
సృనముల మధ్యనుంచి వేలాడుచున్నది. ఆమె కతి, డాలు ధరించియున్న ది. 
మూడు తలల నాగేందుడు ఆమె శిరస్సున కాచ్బాదన కలిగించుచున్నాడు. దీని 
వల్ల నే ఈ మూర్తి నాగినియని మనము [గహించవలయును. 


₹లొ, జై రఛుడుః: భై రవుడు దిగంబరుడు.! చతుర్‌ భుజుడు. అందు ఖడ్గము 
- క్రికూలము ... (పాళము ?) కపాలము కలిగియున్నాడు. కపాలమాల, రెండు 
కోరలతో భయానకముగా ఉన్నాడు. ఇది |క.శ. 12 శతాబ్దమునకు చెందినది. 


వి 


16. మపొవమర్జ్‌ని:__మహిషాసురుని కాలితో తొక్కి పెట్టినట్లు | తిభంగ 
మందు మలచిన పిత మూర్తి ఇది. ఆగమ నూత్రములకు నిర్వచన మన 
దగిన ఈ మూర్తి అతి నుందరముగానున్నది. మౌక్షికభారిణి. సన్నగా, తీర్చిదిద్ది 
నటుల కనిపించుచున్న ఈ మూర్తికి, ఆభరణ సంపద కొంత ఎక్కువగా ఉన్నటుల 
కనిపించుచున్నది. ఈ శిల్పము బాగుగా నునువుచేయ బడి యున్నది. కాని కొన్ని, 
"పెచ్చులు లేచిపోయెను. ఈమెకు ఎనిమిది చేతులు. అందు కుడిచేతులందు బాణము, 
డాలు మూడవ చేయి విరిగియున్నది. ఎడమ చేతులందు కత్తి, విల్లు, [తిళూలము 
ధరించి, మిగిలిన రెండు చేతులందు మహిషుని పట్టుకొనియున్నది.  మహిషము 
తల తెగిపోగా, రావతసుడు మానవాకారముతో బయటికి వచ్చుచూ అంజలి 
నుటించుచున్నాడు. సుకుమారముగా కనుపించు అమ్మవారి తనూలత మీద, 
బర్నువెన కరండమకుటము ఆకర్షణీయముగా నుండక, అసవాజముగా నున్నట్లు 
కనుపించును. వనమాల, మణిమయ మేఖలము, కంఠవోరము, వివిధహారములు 
కంకణములు, కేయూరములు, కుండలములు ధరించి దుర్గాదేవి నిండుగా కనిపించు 
చున్నది. చాళుక్య శిల్పము. క్రీ.శ. 12 శతాబ్దము (చ్మితము - క్‌) 


17. చాయుంఢః...చాముండ సప్త మాతృకలలో ఒకటి. ఇది ఒకింత పెద్ద 
విగవాము. చతుర్‌ భుజ. నాలుగు చేతులందు ఖడ్గము, తీశూలము, డమరుకము, 
కపాలము, ధరించియున్న ది. పచ్చ్మాననాసీన మైయున్న ఈమె ఎముకల గూడుగా 
నుండును. పొట్ట వెన్నుకతుక్కొని, వళ్ళికిలించి, |వేళ్ళాడు స్తనములతో నిడువై న 
చెవులు, చెద్ద చెవితొట్టలు, చింకిరిజుట్టు, కపాల ముఖపట్ట ధరించి భయము గొల్పు 
చున్నది. వెడ లైన కంఠహారము, నాగ శేయూరములు, సర్చ కుండలములు, నాగ 
కుచబంధము ఆభరణములుగా కలిగి విలకణముగా ఉన్నది. కీ.శ, 10 శతాబ్దము. 


a 








జాలా ఆదా తం 


a ఈ రూవమును చేయుటయందు ఉతర దకిణభారత దేశములకు వ్యశ్యానము 


కలదు. ఉత్తరభారతమునందు పాదరతులు ప (ర) చూరు: Buse 
ములందు. అవి. సామాన్య ముగా. ఉండవు. 


10 కొలనుపాక 


1తీ. మహి పౌనురముర్ద నిః_దుర్గాదేవి మహిషాసురుని తల నరకగా, కారెనుము 
మొండెమునుంచి మానవాకారముతో రాతనుడు అంజలి ఘటించి వచ్చుచున్నాడు. 
విగవాము జాగాపాడైయున్నద. చాళుక్య శిల్బము: (కీ.శ. 11.12 శతాబ్దము, 


19. బీరోకల్లుః దీ రృ చతురస్రాకారపు రాతిపలకమీద ఏనుగు నెక్కి పోవు 
వీరుని చెక్కి యున్నారు. దీనికిగు వై పుల రెండు స్తంభములు చెక్క_బడియున్న వి. వాటి 
మీదనుంచి నచ్చియున్న' తోరణము మధ్యలో శిల్పము నికి ప్తమై యున్నటు లున్నది. 
తోరణమువల్ల శిల్పమునకు . ఒక వినూత్న శోభ కలిగియున్నది. పనుగు జాగా 
అలంకరింపబడియున్నది వీరుని ముఖము, చేతులు రూవుచెడి యున్నవి. వీరుని 
చేతియందు ఖడ్గము కలదు. కేశములు శిఖగా నేర్పడియున్న వి. శిల్పము అడుగు 
పీఠముమీద [కీ.ళ. 18 లేక 14 శతాబ్దమునకు చెందిన శాననము కలదు. అందులో 
“లెంక అన్నయ్య *అని మా[తము చదువ పీలుగానున్న ది, మిగిలిన అతరములు బాగా 
చెరిగి పోయియున్నవి. ఈ అన్నయ లెంక కాక తీయ (పతావరు[దుని సేనానులలో 
నొకడు. రాయగజ సాహిణి, మాచాయ రెడ్డికి తమ్ముడు గావచ్చును. ఇతడు 
మునల్మానుదండు నెదుర్కొనుచు పీరమరణమునొం చెను, (కళ .14 శతాబ్దము. 


20. న ద్హమాళ్ళ) కలు: బే భద పీఠ ముమీద సుఖాసీనులుగా మల 
చిన శిల్బమిది. _ పెద్దపరిమాణములో  శిల్పలక్షణములత్రో నున్నదీ శిల్పము. 
ఇరుపార్భ్వములందు గణపతి వీరభ దులు చెక్కు బడి మధ్య నపృమాతృకలు చెక్కు 
బడియున్న ది. అంధకానురుడను రాశనుడు అవి[క వరా[క్రమముతో, అజేయు డై 
(ప్రపంచము నంతట భయ భాంతులు గొల్పుచుండగా పరమశివుడు చేవతలందరి 
శక్తుల యొక్క అంశములతో సప్త మాత్ళకలను సృష్టించి, అతని పీడను |పవంచ 
మునకు లేకుండ చేసినాడట. ఇందు (జాహి, మా హేళ్యరి, కౌమారి, వె_మ్లవి, 
వారాహి, ద్ర( (దాణి, చాముండ; ఇవి కాక యోగేశ్వర కూడా కలదని ఒక 
వాదన కలదు. ఆమెతో కలిపి ఎనిమిదిమంది కాగలరు. కాని సప్త మాతృకలు 
పడుగురు మాతమే యుండవలయును, (సప్త = ఏడు), ఒక్క వరాహా పురాణము 
తప్ప మిగిలినవన్నీ వడుగురినిమా[తమే _ తెలువుచున్నవి,' సప్తమాతృకలు 
(కింది విధముగా చూవబడినవి: 





1. వరావా పురాణములో యోగేళ్వరి ఎనిమిదవ దేవి ఈ పురాణమును బట్టి 
ఎనిమిది మాతృకలు, ఎనిమిది మానసిక స్థితుల ను నూచించునని తెలుపుచున్నది. అందు 
యోగేశ్వర కామము ; మ హేశళ్యరి [కోధము : వ్వెవ్లవి లోభము, _వాహ్మి, మదము; 
కిమారి ; మోహము; ఇం[దాణి మాత్సర్యము; యమి లేక చాముండ ళూన్యము లేక 
అబద్ద(పచారము: వారాహి అనూయను నూచించును,. ఇదిగాక అంధకానురుడనగా 
అవిద్య, దీనిని శివునిచే అనగా ఆత్భృవిద్యచే నిర్మ్శూలించుట యని కూడా సూచనకలదు, 


శిల్పములు 11 


బీరోఖో (దుఢుః: ఈ ఫలకమందు మొదట వీరభ,దుడుండును. 


ఇతనిని వీణాధరశివుడని పిలుచుట కూడా కలదు. ఇతను |త్రికూలము, రు|చాతమాల 


ధరించి మరి శెండు చేతులతో వీణవాయించుచున్నాడు. దండకడియములు, 


మురుగులు, కర్జాభ రణములు, ముత్యాలవోరములు, మేఖలము, ధరించియున్నాడు. 
కేశములు జటాజూటముగా నేర్పడియున్నవి. 


Me (బావ్యా) ఈ దేవి చతుర్‌ భుజ. అందు కలశము, పండు, 


౭s 


ణ్‌, 


పాశము, అభయముద కలవు. కంకణ కేయూరములు, క ర్హాభరణ 
ములు, నిడువైన కంఠహారములు, మేఖలము ధరించియున్నది. 
కరండమకుట ధారిణి : చేని పాదములవద్ద వాహనమైన వాంస 
కలదు. 


. మాహేళ్ళంరి 2. ఈమెకూడా చతుర్‌ భుజ. తిశూలము, ఫలము, 


డమరుకము, అభయము[ద కలిగియున్నది. పెన దేవికి చెప్పిన 
అన్ని ఆభరణములనూ ధరించి యున్నది. వాహనమైన నంది పీఠము 
మీద చెక్కియున్నది. 


కౌమారి: ఈ దేవి చతుర్‌ భుజ. అందుళక్షి, ఫలము, వ|జము, 
అభయము[ ద కలిగియున్నది. ఈమె వాహనమైన నెమలి పీఠము 
మీద చెక్కియున్నది. సర్వాభరణములను ధరించీయున్నది. 


వైల్షబి: ఈమె చతుర్‌ భుజ. అందు శంఖము, ఫలము, చ|కము, 
అభయము[ద ధరించియున్నది. గరుత్మంతుడు అశిశాసనాసీనుడై 
పీభముమీద చూపవబడెను, 


వారాహీ ;_.._. చతుర్‌ భుజ. అందు ఫలము, కలశము, అభయము 
కలిగి, నాలుగవ శేయియందలి రూపము చాగుగాలేదు. కరండ 
మకుట ధారిణి. వరావా (పంది) ముఖము కలది. మహిమ వాహ 
నము కలదు. క : 

థం [దాణీ:_చతుర్‌ భుజ. ఆమె అంకుశము, ఫలము, వజము, 
అభయము ద చేతులందు కలిగియున్నది. ఐరావతము (ఏనుగు) 
వాహనము, పీఠముమీద చెక్కి యున్నది. 


- చాముండో__ఈ మె చతుర్‌ భుజ. అందు |త్రిశూలము, ఫలము, 


__డమరుకము, అభయము[ద ధరించియున్నది. _ కపాలములతో 


కూర్చిన ఉపవీతము (యజ్ఞోపవీతము) కలిగియున్నది. నక్క 
వాహనము పీఠము మీద వచెక్కియున్నది. .. 


19 కొలను పాక 


గశోభణు*__గణవతి చతుర్‌ భుజుడు. అంకుళము,  మోదకములళు, 

దంతము, తావలము _ ధరించియున్నాడు. కరండమకుటధార్హి నర్చఉదర 
బంధము, మిగిలిన ఆభరణములు ధరించియున్నాడు. 

సప్తమాతృకలు, గణపతి, వీరభదుడు అందరూ ఒకే భ్యద్రపీఠము మీద 

కూర్ప్చొనియున్నారు. అందరకూ అర్థచం|[చాకారవు వభామండ లములు కలవు. 

అందరికీ కంకణకేయూరములు, మేఖలము, ఉరుమాల, కారండమకుటము కలవు. 

కాశ విగించిన వస్త్రధారణ కలిగియున్నారు. “| తివళి' బాగా కనిపించుచున్నది.! 
ఇది చాళుక్య శిల్పము. (కీ.శ. 2 శతాబ్దము. 


దో. ఖీ ధోకొళిః(మవోశకాళి) అర్హచందాకారపు ఫలకమందు చెక్కిన 
శిల్పము. చతుర్‌ భుజ. సె చేతులందు డమరుకము, [తీళూలము, (కింది ఎడమచేయి 
యందు అభయము[ దకలదు. నాలుగవచేయి విరిగిపోయినది. విగవాపు ఎడమ 
భాగమున నందివాహానము చెక్కి యున్నది. కుడిఖాగమందు వినాయకుడు కలడు. 
కా శెబిగించిన వస్త్రము, పట్టుదట్టి, చాని పటకము ముందు; _కేళ్ళాడుచూ కలదు. 


జిబి. నాగణిల్భృము*---నాగునకు నడుము [కిందిథాగము నర్పరూవపము 
భాగము మానవరూపము శెండు చేతులందు కత్తి, డాలు ధరించియున్నాడు. 
మణిమయ కిరీటము, అనేక వోరములు కలిగియున్నాడు. ఇరువైపుల ఒక నాగు 
నిలిచి పడగతో గౌరవముగా నీడనిచ్చుచున్నది. [కీ.ళ. 12 శతాబ్దము, 


28. బీలకల్లు*దీర్భ చతుర సాకారవు రాతిఫలకములో మలచిన శిల్ప 
మిది. ఇది రెండుభాగములుగా ఉన్నది. మొదటి భాగములో ఒక గుజ్ఞిపు రౌతు 
ఈ 'శును ధరించియున్నటులున్నది. రెండవభాగములో (_పేయనీ (ప్రియులు గుజ్జము 
మీద స్వారీ అయి పోవుచున్నారు, గొడుగులాంటిది ఒకటి వారికి ఆచ్చాదన కలదు. 
గుజ్బము బాగుగా అలంకరించియున్న ది. మొదటి రౌతు ప. (Profile) 
నందు కలదు. |క్రీ.శళ. 12 శ శతాబ్దము. 


24. పొర్యలిః_ఇది ఒక ఊర్ద్వాంగ |పతిమ (0450. అనగా నడుముకు 
[కింది భాగము విరిగియున్నది. చేతులు కూడా విరిగిపోయినవి. చేవి కరండ 
మకుట ధారిణి. సర్వాభరణములు. ధరించియున్నది. కీ.శ. 12 శ తాబ్దము. 


జిల్‌. ఛలకము*---రాతిఫలకము. కొంతమేర విరిగిపోయినది. సోమేశ్వర 
స్వామి మధ్యను. కలడు. . స్వామివారికి మూడు తలలు, నాలుగు చేతులు. అందు 


క. 


lye వళిమ చాళుక్య సాం| వచాయములో అన్నీ డైనమూర్తులందు (తివళి కని 
పించును, ఇది. (కీ. శ, 11-18 శతాబ్దము వరకూ తరచు యుంజెడిది. [తివాళి యనగా, 
బొడ్డు = మును ఉండు మూడు ముడుతలను: "లేఖామా[తముగా చూవుట, 





శిల్పములు 13 


అభయము[ ద, నరము, కమండలము (2) |తికూలము కలవు. సో మేళ్వరుని కుడి 
పార్భ్యమందు విష్ణుమూ ర్తికలడు. ఆయన మొదటి రెండు చేతుల అంజలి 
మోడ్చియున్నాడు. చె రెండు చేతులందు శంఖము, చ[కము, ధరించియున్నాడు. 
మణిమయ కిరీట ధారి. _ ఇది పార్శ్వాకారమునకలదు (11 2081ల. విష్ణుమూర్తి 
వాహనము గరుడుడు. అశళిదాసననుందు పీఠముమీద చెకుబడియున్నాడు. ఇది బాగా 
పురాతనమైనదిగా కనిపించుచున్నది. క్రీ.శ. 8 శతాబ్దమునకు చెందియుండవచ్చును. 


26, భలకముః: ఈ సలకమందు చెక్కిన శిల్పమును నిర్ణయించుట 
కొంచెము కష్టము. ఇతను దండమును ధరించినను, దాని చివర పానవట్రప్పు 
ఆకారము కలదు. మిగిలినచేతులందు కలశము, పాశము, అభయము|ద కలదు. 
గడ్డము, జటామకుటము కలవు.  కీరి ముఖపతకము కలిగినమేఖలము భరించి 
క సు ము త్యాలహోరములు, కంకణములు, మొదలుగాగల ఆభరణములను 
ధరించియున్నాడు. బహుళః ఈ (పతిమను (బవ్మ్నాగా గుర్తించవచ్చును. |కీ.ళ, 
13 శతాబ్దము, 


ద7, కోప్లవనంజరోముః ఇది మూడు అంతస్తుల శిఖరముకలది. మొదటి. 
అంత స్తునందు ఉమామహేశ్వర వి[గహము చెక్కబడియున్నది. ఉమామహాళ్వరుడు 
చతుర్‌ భుజుడు, జందమెన రూపుకలవాడు, రజోగుణమూర్తి. ఇతను భదపీఠము 
మీద ఆసీనుడె ఎడనుకాలు మడి పీఠముమీద పెట్టి కుడికాలు కిందకు (వేళ్లాడు 
చుండునట్టుండును. జటామకుటధారి. కంకణ “శేయూరములు, యజ్ఞోపవీతము 
కలిగి యుండును. శివుని వామపార్శ్వమున పార్వతీచెని ఉమ) యుండును, ఈమె 
కరండమకుట ధారిణి. ఎడమచేకియందు ఉత్పలమును ధరించి ' యుండును. 
(శివుడు నాలుగు శేతులందు అభయ, సింవాకర్గ్లము, మృగము, పరశువు, గలిగి 
యుండును) ఇది కీ.శ. Tiel శ'తాబ్రము నాటిది. (చితము జ 6) 

28. నూడ్యుఢు:--ఇది మొండి 'వ్మిగహము (తలవిరిగి పోయినది). నమపద 
స్థానక మందు కలదు. శెండుచేతులందు సగము వికసించిన పద్మములను భుజముల 
వరకూ వచ్చువిధముగా ధరించియున్నాడు. ధోవతి, దానికి కటి బంధముకలవు. ఉదర 
బంధము కలదు. tae సాంప్రదాయము [ప్రకారము కాళ్ళకు మొన తేలిన 
పాదరతలు (Boots) లేవన్న. YEA 12-19. శతాబ్దము. 


కలి గిలి గమ మూనవ కూపము... సగము. సర్పరూపము. కలము: 
కతి, డాలు Ss ఒకేనరముగల పోరముధరించి, కంకణ కేయూరములు 
l దాకిణాత్య శిల్పముల ౦దు తప్ప మి గతా భారత దేశమందలి నూర్వుని శిల్పము 
లన్నీ మొనచేలిన క అరకు ధరించియుండును, పద నతు గూడా చాలా మటుకు 
బాగా వికసి ౦చినవిగా చేతులందు ధరించిన టులుండును. 


14 కొలనుపాక 


మేఖలము ధరించియున్న ది. కొరండమకుట . ధారిణి. రెండు సర్పములు, నిలువుగా 
రెండు [పోకల నిఐబడియున్న ని. 


తీ0. కిబీలింగము 


లొ, లీజి. ద్వారవొలుడు*___సో మేశ్వరస్వామి వారి దేవళము ముందర కల 
ద్వారపాలురు కొంచెముగా వంగి వారి చేతిగదల మీద  ఆనినటులున్నారు. 
కో కమీనములు, మిడిగుడ్డు, కలిగియున్నారు. ఇది చాళుక్యశిల్పము. కీ.శ. lta l2 
శతాబ్దము నాటిది. 


లొలొ, వ్యజివౌజో. -- బౌద్దమత మందలి దేవతయగు వజపాణి విగహాము. 
బౌద్దాగమము ననుసరించి వ(జపాణి 'రెండుచెతులుకలిగి కుడిచేతియందు వ జము 
(చిరుతలాంటిది ఎడమ చేతియందు కర్ణము[దను కలిగియుండును. కపాలమాలను 
శిరస్సున ధరించియుండును. మెడలోకూడ కపాలమాలను మెలితిరిగిన పామును 
వోరములుగా కలిగయుండును. వజపాణి నిలుచుని కపాలముమీద నృత్యము 
చేయుచుండును. కాని ఈ విగ్రహము నడుము |క్రిందిభాగము. విరిగిపోయినందున 
ఎటులున్నది తెలియదు. (చ్మితము - 12) 


వ!జపాణి భయంకరరూవము కలిగినవాడు. ఇతను బె”ద్దమత మందలి 
తాం|తికోశక్కులకు సంబంధించిన నూ|త్రకారుడందురు. ఇతను జౌద్దులకు శకి 
(పదాతయని [పతీతి. [కీ.ళ. 18 శతాబ్దము, 


లొజీ. కార్తి కేయడు:___కుడిచేతియందు శ కిని ధరించిన శిల్చ్పమిది. ఎడమ 
పార్భ్వమున కార్తి కయునిభార్య వల్లీ దేవి అతని కళ్ళలోనికి చూచుచున్నది. కుడి 
వై పు పీఠముమీక అతని వావానము నెమలి కలదు. వల్లీ దేవి వ్యన్రము ఆమె పిక్కల 
వరకూవచ్చియున్న ది. కేశములు ధమ్మి ల్లములోనున్నవి. కారి కేయునికి మణిమయ 
కిరీటము కలదు. ఇతనికి ఒకశిరన్సు, (తిన్నేతుడు. 


లీల్‌, మపొపొనురముర్ద నిం ఇది [తిభంగ మందు మలచిన అంద మైన 
మహాపానురమర్దని విగవాము. రూపు కొంచెము చెడియున్నది గాని అందము చెడ 
లేదు. మహిషముతల వేరుచేయగా, దాని చేవామునుంచి రాక్షనుడు మానవా 
కారముతో అంజలి ఘటించివచ్చుచున్నాడు. అమ్మవారికి ఎనిమిది చేతులు. మొదటి 
"రండు చేతులతో మహిషానురుని పట్టుకొనియున్నది. మిగిలిన హస్తములందు 
ఖడ్గము, బాణము, |తీశూలము, ఎడమ చేతులందు పాశము, చ్మకము ధరించెను, ఒక 
చేయి విరిగి పోయియున్న ది. బహుశః అందు శంఖము ధరించియుండును. చాళుక్య 
శైలిలో సర్వాభరణములు ధరించియున్న ది. (కీ.శ. 11.12 శతాబ్దము, pare 


శిల్పములు 15 


ల్‌6. ఉమాదు హేళో౦దలు? _ఒక ఫలకమునందు శివపార్వతులు భ|దపీఠము 
మీద నుఖాసీనులై యున్నారు. నందివాహనము పీథముమీన చెక్క_బడియున్నది. 
శివునికి జటామకుటము, యజ్ఞోపవీతము కలవు. వామపార్శ్వమున పార్వతికలదు. 
ఈ మకు రెండుచేతులు. కుడి చేతియందు పద్మము, ఎడమచేయి సింవాక ర్లమునందు 
కలదు. ఈమె కరండమకుట ధారిణి. ఈమె సర్వాభరణభూప్రిత అయి, శివుని 
భుజముల వరకూ వచ్చియున్నది. 


ల7, నూట్యుశుః_కమల బాంధవుడు. తన శెండుచేతులందు సగముపీకసించిన 
పద్మములను ధరించియున్నాడు. అవి అతనీ భుజములవరకూ వచ్చియున్నవి. 
ఉదరబంధముకలదు. పాదములకు పాదరతలులేవు. 


లీఠి, వబోడణువ---ఇతను ధనవతి. ధనపతి యవవంళపు రాజు, కనుక అందరు. 
యతులవలె కుంభోదరుడు (కుండపొట్టకలవాడుగా చూపబడెను). చతుర్‌ భుజుడు. 
అన్ని ఆభరణములనూ ధరించియున్నాడు. ఉదరబంధము, మణిమయ కిరీటము 
కలిగియున్నాడు. అతని కుడిచేతియందు పుష్పము (పద్మము) కలదు, 


లత, ఆలింగన చం్యదోశేఖరమూ ర్లి+__ఈ రాతిఫలక మునందు పార్వతీ 
పరమేశ్వరులు నిల్చొనియున్నారు. శివుడు తన వామవాన ముతో పార్వతిని ఆలింగ 
నము శేసుకొనియున్నట్లు చూపబడెను (భుజముమీద చెయి. వేసియున్నాడు). 
కుడిచెయ్యి తన నడుము మీద వెట్టుకొనియున్నాడు. శివుని శిరస్సున జటాజూటము 
కలదు. ఇరువురు ముఖములు చెడిపోయియున్నవి. పార్వతి తలవెంట్రుకలు 
ధమ్మిల్లముగా అమరియున్న వి. ఆ మెవ్యస్త్రము జాగా పొడవుగా పాదములను 
తాకుచూ ఉన్నది. సర్వాభరణ భూషిత, 


శివుడు చతుర్‌ భుజుడు. అతని చేతులందు కుడివై వునుంచి అభయ 
వాస్తము, |తిళూలము, సర్పము (తావళము) ధరించి, నాలుగవ చేతితో ఆలింగనము 
చనుకోని యున్నట్లు కలదు (నాలుగవ చేయి పొర్వతి భుజముమీద వేసియున్నది). 
పార్వతి చామవా స్తమున నీలోత్సలము ధరించి, కుడిచేతిని నడుముమీద పెట్టుకొని 
త్రిభంగిమమందు నిలిచి యున్నది.! చాళుక్య శిల్పము. క్రీ.శ. 11 శతాబ్దము, 


40, చాయముండః స ప్పమాతృకలలో ఒక మాతృక చాముండ. ఈమె 
చతుర్‌ భుజములు కలిగి అందు [తిళూలము, కలశము, ఖడ్గము, డమరుకము, ధరించి 
యున్నది. మామూలుగానుండు ఎముకలపోగు ఆకారముగాక ఈ మె దృఢముగా 
ఉన్నది. మామూలు ఆభరణములు (చాళుక్య శె లివి) ధరించియున్నది. కీ.ళ. 12 
శతాబ్దము. (చితము - 7) 

1, పార్వతి తన కుడి పాదమును శివుని పాదముల మీద మోపి, కుడిచేతిని శివుని 
నడుము దగ్గర పెట్టి ఆలింగనము చేసుకొనవలయును. 


16 కొలనుపాక 


41. బిత్హుభ్ర: ఇది చాలా అందమైన విష్ణువు విగవాము. స్వామివారు 
చతుర్‌ భుజుడు. చేతులందు పద్మము, శంఖము, చ|కము, గద కలిగియున్నాడు. 
చతుర్‌ వింశతి మూరు లందలి “గోవిందుని” రూవమిది. ఇరువురు చామర గాహి 
ణులు ఇరువైపుల కలరు. |కీ.శ, 12ళ'తాబ్దము, (చి|తము ఆరి 


42. నరోన్నుతిః___చదువుల దేవి సరన్వతి. పద్భుపీ ఠముమీద పద్చాసనాసీన 
అయియున్నది. మూడు యాళిమృగములు భ[దపీఠముమీద చెక్కి యున్న వి. 
క్రీశ, 12 కతాబము, 

(త) 


48. బోమ్లు ఫ్రే: _సమవదస్థానకము నందలి నిష్ణువిగహామిది. చతుర్‌ భుజుడు. 
అందు శంఖచ[కగ దా పద్మములుకలిగియున్నాడు. చాళుక్యలత ణములు కల ఈ 
మూర్తి, చతుర్‌ విళతి మూర్తులందలి ““శేళవమూర్తి'” రూపముగానగును. 
కటిబంధము, కంకణ కయూరములు, ము త్యాలహారములు, కర్హాభ రణములు 
కలిగియున్నాడు. కిరీటము చెడిపోయియున్నది. కిరీటమకుటము శానోపు, 
పాదముల తాకు ధోవతి, దానికి ముందు విపులముగా గల పటకము అందముగా 
ఉన్నది. 


44. రోదోండరాయు శు: విష్ణువు యొక్క దశావతారములందు (శ్రీరామా 
వతారమునకు [పత్యేకత కలదు. ఇతను సంపూర్ణ మానవుడని విజ్ఞుల అభి ప్రాయము. 
ఇతను సామాన్యముగా తీభంగమందు కోదండము ధరించి సీశాలత్ముణ సమేతుడై 
యుండును. కాని ఇచ్చట కోదండరాముడు సమపద స్థానక మూర్తి. కుడిచేతి 
యందు బాణము, ఎడమవేతియందు ధనున్సు ధరించియున్నాడు,. వ(స్ర్రధారణ, 
ఆభరణములు విజయనగర శైలియందు కలవు. కిరీటమకుట ధారి. |క్రీ.ళ, 16 శతాబ్దము 
(చి|తము - 9). 


45. (జిబ్ళూః చతుర సాకారపు రాతిఫలకము. [_బవ్మా పద్మవీఠముమీద 
నిలచియున్నాడు. కొంత వీరిగిపోయియున్నది. చతుర్‌ భుజుడు. మొదటి శెండు 
చేతులు అంజలి ఘఠించియున్నవి. వె శెండు చేతులందు ఆజ్యస్థాలి ( నెతికలళము) 
తావలము కలవు. ఇతనికి మూడు తలలు కలవు (నాలుగవది _ వనుకయున్నటుల 
(గహింపవలయును), ఈ నాలుగు ముఖములు నాలుగు వేదముల నూచించును. 
వాటిని మణిమయ కిరీటము లలంకరిం చియున్న వి. (జటామకుటము యుండుట కూడ 
కలదు). హంన వాహనము పీఠముమీద కలదు. కటినూ[తము, యజ్ఞోపవీతము 
మొదలగు ఆభరణములు చేవాము నలంకరించి యున్నవి. శివునిదో లేక సావి తిదో 
ఒక చేయి ళూలమును ధగించియున్న ది, కాని విగహాము విరిగిపోయినది. పశ్చిమ 
చాళుక్య విిగవాము. |క్రీ.శ. 12 శతాబ్దము, 


కల్పములు 17 


46. వుడు: _జటాజూటథారి అయిన పరమళివుని రూపమిది. బాగా రూవు 
చెడియున్నది. శివుడు చతుర్‌ భుజుడు. కాని ఒక చేతియందు గద, మరొక చేతి 
యందు తావలము మాతము కనిపించుచున్నవి. మిగిలిగచేతులు ఏికిగిపోయినవి, 
బహుళ ఇది వొభవతమూా రి అయియుండవచ్చును. |కీశ, వ శతాబ్దము. 


47. వరబరాముడు *-_--విష్టువు యొక్క దళావతారములందు పరశురాముని 
గూడా చేర్చుట కలదు. ఇతనికి జటా జూటము, మునిరూపు కలవు. కుడిచేతియందు 
పరశువు (గం|డగొడ్డలి), ఎడమచేయి సూచీ వా స్తముకలవాడు. మోకాళ్ళు దిగని 
యు ఇతని వన్త్ర ధా రణము. కీ.శ. 16 శతాబ్దము, 


48,49. ద్వారవాలుడు, (శిల్బం ల! మరియు లి2 చూడుడు). 

ల్‌0, నందిః_అద్లంలాగ మెరుగు పెట్టబడిన నల్జరాయియందు మలచిన 
కాక తీయ నందివిగవామిది. విగహస్వరూపముతో పోల్చిన దానికి చేసిన 
ఆభరణ సంపద కొద్దిఎక్కువనిపించును. ముత్యాల హారములు, జాగా ఉవికివచ్చి 
'నటుల స్థిరముగా కనీపించుచున్నవి. అన్నీలవణములు పరిపూర్తిగా రూహాందించబడ్డ 
ఈ వి| గవాము, శాక తీయశిల్చ్ప క ళానెపుణికొక ఆణిముత్యనునిపించును. ముఖమునకు 
మున్వలపట్టి, అనేక ఇతర వోరములు, కీర్తిముఖపు కుచ్చులు, మువ్యలహారము, 
అన్నీకలిపికట్టి వీపుమీది (బహ్మృముడికి కలిపి చాలా అందముగా ఉన్నది. మెడలోని 
గజ్జలహారము _అపురూపము. వీటన్నింటితో ఈ నంది తీర్చి దిద్దినటులున్న ది. 
కాకతీయ, |కీ.శ, లీ శతాబ్దము. (చిత్రము - 10) 


ల్‌1, శిలాఖలకయుః దీ ర్య చతురస్రాకారపు ఫలకము. రెండుభాగములుగా 
విభజించబడినవి. పెభాగమునందు ఒక భక్తుడు శివలింగమును పూజించుచున్నాడు. 
రెండవ భాగమందు ఒక వీరుడుకలడు. రాతిఫలకమునకు నాలుగు వై పుల వెడల్పైన 
అంచుకలదు. అంచుమీద [క.ళ. 10 శ తాబ్దపు శాననము కలదు. దానిని (గ్రహించుట 
కష్టము. రెండవభాగమందలి వీరుడు ఈకును ధరించి (ఎడమ చేతియందు) కుడి 
చేతియందు కత్తిని ధరించి యుద్దము చేయుటకు సిద్దము గానున్నాడు. ఆతనుయుద్దము 
శేయుచున్నాడనుటకు నిదర్శనముగా అతనికాళ్ళదగ్గర యిద్దరు మృతవీరులు 
పడియున్నారు. 


లొలి. మహోబీదుశుః: శై నతీర్గంకరులలో ఇరువదినాలుగవవా డైన వర్థమాన 
మవోవీరుని వి|గవామిది. ఇతను పచ్యాననాసీనుడై. యోగము।ద యందున్నాడు. 
ఇతని తలమా|తం |సస్తుతం మృగ్యం. ఇది బాగా మెరుగు పెట్టబడి నల్ల నికాంతులీను 
చున్నది. |కీ.శళ. 11.12 శతాబ్దము. (చిత్రము - Ee 


కొలనుపాక... శాసనములు 


1. ఇద్దరు రాజులచేత ఇవ్వబడిన శాసనమిది. కళ్యాణి చాళుక్య వంళమునక 
చెందిన [తిభువనమల్ల దేవుడు ( కీ. శ. 1076112 ' శ్రీ జగ చేక మల్లుడు (కీ శ 
1015-1042) ఇచ్చిన చానశాననమిది. ఇందు వీరిరువురు, _జెన మతాచార్యు డై 
చం [ద అ కొంతభూమిని దానముగా నిచ్చినటుల తెలుపుచున్నది 
(శ్రీ చంద సేనాచారురులవారు బహుశః కొలనుపాకయందలి జైన న. 
వ. జ అ 


2. ఇది ఆరవ వికమాదిత్యుని కి. శ. 1099 కాలమునాటి శాసనము 
విక్రమాదిత్యుని 22 వ రాజ్య సంవత్సరమున చేయబడిన ఒక దానశాసనము. 

క, మూడవ శై లపుడు (కి.ళ. 1151-1156) చాళుక్యవంళజుడు ఇచ్చి; 
శాసనము, 

4. రెండవ తైలపుడు (|కీ, శ. 990) నాటిశాసనము. 


ల్‌. | తిభువనమల్ల దేవుని శాసనము; (|కీ. శ, 1076-1127) కన్నడ లిపియంద 
కలదు. ఈ శాసనమునందు కుమారసో మేశ్వరుని వివిధబిరుదులను అభివర్ణించి అతన 
కొంతభూమిని సోమేళ్వరస్వామి వారికి దానముచెసినటుల తెలుపుచున్నది. 


6. కళ్యాణి చాళుక్యుల కాలమునాటి సంన్క్బృత శాసనము, 

7. |తిభువననుల్ల దేవుడు ( కీ. ఈ 1076-1127 ) (చాళుక్యవంళజుడు) కొన్ని 
పన్నులవలన వచ్చు రాబడిని కొలనుపాక యందలి ఒక రెడ్డికి దానముచేసినటుల తెలు; 
చున్నది. 

8, ర తె శై లపుడు (శ్ర శ. 913.997 ) ఇచ్చిన ఒక చానశాసనము. 

10. [తిభువనమల్లుని (|క్రీ.ళ. 106-112) యొక్క మరియొక దానశాసనము 


re కాకతీయరు|దచేవుని సంస్కృత శాసనము. కాకతీయరు। ద దేవు 
భకత కరు క్‌ ల్లి పాకయందలి స్వయంభూ మాణిక్యతీర్థుల వారికి నిత్యము. రెండ 
పూటల జరుగవలసిన ధూప, దీప, నె నై వద్యముల కగు కత మె ఇచ్చి 
దానమును సూచించుచున్నది. . 


19. కాకతీయ గణపతిదేవుని తెలుగు లిపియందు కల శానన మొకటి సోమేశ్వర 
స్వామివారి దేవాలయ [పాశారమందు కల చండికాంబ దేవత యొక్క గర్భగుడి 
"కెదురుగా కలదు. ఇది అసంపూరి శాసనము. ఇందు కాకతీయరు[ద దేవుని “అనుమ 
'కొండపురవరు'డని తెలుపుచున్నది. అదికాక రుద్ర దేవుని భృత్యుడొకడు (వాని పేరు 
కనిపించ లేదు) కొంతభూమిని క చెవునకు దానముగా నిచ్చినటులున్నది. 


| తె లోక్యమల్ల చేవుని శాసన మొకటి కలదు. ఇది కన్నడలిపిలో నున్నది. ప 
అనంపూ_ర్థిశాననము. ఇందు చాళుక్యవంళ |పశసి “మానవ్యసగో।| తోద్భవళ్య అని 
మొదలిడి, [తై లోక్యమల్ల దేవుని విరుదులనన్ని టిని అభివర్ణి ంచుచున్నది. 


14. సో మేశ్వరస్వామివారి చేవాలయము దగ్గరలోనున్న కోనేటి గట్టునగల 
చెద్దబండ రాయిమీద శాసనము. ఇందు వేల్పుగొండడు ఎ కవనయ్య యని ఇద్దరి 
పేర్లను ఉదహారించుచున్నది. 


15. సోమేశ్యరస్యామివారి దేవాలయములో గల నందివిగవాము కల 
స్తంభము మీద శాసనము ““అల్లడిమల్ల య్య యను వేరు నుదహరించుచున్నది. 
బహుళ; కతన ఈ చెబాలయ నిర్మాణమందు ప కున్‌ సీన జక స్థపతి అయియుండ వచ్చును. 


16. సోమేళ గరస్వామివారి చేవాలయమంటపమందు ఒక పెద్ద రాతితొట్టికలదు. 
దానిమీద ఒకరు సూచించబడినది. ఇది 1 పస్తుతవ్యవవోరిక భామయందున్నది. 
ఇందు రవిచెడి ధర్మయ్య యొక్క పు[తులు ఈ తొట్టిని తయారుచేయించి స్వామి 
వారికి 'దానమిచ్చిరని [వాయబ డెను. 


తుదిపలుకు 


మానవుని విజ్ఞాన సముపార్ణనమందు మ్యూజియంల యొక్క ముఖ్యపా[తను 
గురించిన చైతన్యము ఇప్పు డే మనదేశములో కలుగుచున్నది. [పజలందు విద్యా 
వ్యాప్తిని మ్యూజియం లద్యారా కూడా కలిగిం చవచ్చునని, వెజ్జానికంగా పురో భివృద్ది 
చెందిన బేళశములందు చాలా కాలం (క్రితమే అవగతమైననూ మన దేళశమునందది 
ఇప్పుడిప్పుడే జరుగుచున్నది. ఇటువంటి _వెతన్యము “కొలనుపాక మ్యూజియం” 
వంటి (పాచేశిక (పదర్శనాలయములచ్యారా ఇతోధికముగా  జరుగుననుట 
నిర్వివాదాంళము. దేవాలయ |పొంగణములందు నెలకొల్చ బడిన మభూజియం లలో 
కొలనుపాక ఒకటి. అచ్చటికి ఆ [గామ పజలు, చుట్టుపక్కల [గామములవా శ 
కాక 'దేళము నలుమూలలనుంచి యాతికులు వచ్చి చూచుచున్నారు. 


ఈ మ్యూజియమును దర్శించు (పజలు అక్కడ ఒక మ్యూజియం, అచ్చట 
విలువైన అనేక వస్తువులు జ్యాగత్తగా కాపాడబడుచున్నవని, వాటినిగురించిన 
విశేషములను 'తెలుపుచున్నారని చూచుటకు కాక, అచ్చట తమ మనను "కెక్కిన ఒక 
దేవాలయము, అందు తమ ఇష్ట దై వము కలవని, వాటిని సేవింతమన్న నదు ధ్ధేళముతో 
కూడ వచ్చుచున్నారు. ఈ విధముగా వచ్చిన [పజానీకము తమ కందుబాటులో 
నిమీప్తవరుచబడిన విజ్ఞానమును, శిల్బసాం|పదాయ విశేషములనూ, ఇంకా అనేక 
విషయములను [గహించి ఆనందిం చుట ద్వారా ఈ మూ్య్యూజియం నిర్మాణ ముఖో్యో 
ద్దేశము అన్నివిధముల సిద్ధించినదని చెప్పవచ్చును. 


[వతి మ్యూజియం యొక్క ముఖ్యోద్దేశము |వజాసేవ. [వజలందనేక 
తరగతులవారు (విజ్ఞానము, చదువువయస్సులందు) యుందురు. ఇటువంటి విభిన్న 
వర్గముల పౌరులకు, వారి ఆశయాలను దృష్టియందుంచుకొని వారి వారి కోరికల 
కనుగుణముగా మన [ప్రదర్శన నేర్చాటుచేయవలయును. 


కొలనుపాక మ్యూజియం శిల్బవిశేషములగురించి చర్చించుట కనువైన 
(ప్రదేశము. ఈ మ్యూూజియములో చాళుక్య కాలమునాటి సోమేశ్వరస్వామి వారి 
'దేవాలయమందు కలదు. ఇచ్చటి శిల్పములుకూడా ముఖ్యముగా చాళుక్య కాక 
తీయుల నాటివి. కనుక చరి[త పరిశోధకులకు, విద్యార్థులకు ఇచ్చట విసారమైన 
వన్తునముదాయము కలదు. కాకతీయ చాళుక్య శై లిరీతులు, అందలి ఏకత్వ 
భిన్నత్వముల గురించి తెలుసుకొనుటకుఇంతకంశు అను వెన |పదేశములేదు. అటులనే 
శాసనములమీద వపరిళోధించువారికి కూడ అనేక శిలాశాననము లిందుకలవు. 


విద్యార్థులకు, వరిళోధకులకు, సాధారణ [పజలకు, క ళాభిలాషులకు, (పతి 
ఒక్కరికి ఇచ్చట మనస్సుకు తృ వి కలుగును. జ 


చిత శు] 





కొలను వొర (పదర్శన శాల దృశ్యము 


చిత 
(తము-2 





ఓ 





శ తము.లి 





చిితము=4ఉ 





పీరకల్లు 
కీ. శ. 12 వ శతాబము 
2 


చిితము-లఠ్‌ 


ఖే 





మహిపానురమర్లని 


© 
శ తెబము 
౮ 


(క. క 12వ 


చి [తము-6 





చి [తము-? 


న 


wires 


Cs 





చాముండి 


(ట్రీ. య క తాబ్దము) 


చి|తము-9 





) 


“155 శతాబ్దము 


(క. భో 


చి|తము-9 





కోదండ రాముడు 
కీ. శ. 195 శతాబ్దము) 


చి|తము-10 





నంది 
(కీ. శ. 1వ శతాబము 
రు 


చి|తము-11 





శ, 1లివ శ తాబ్దము) 





— 


చి[తము.-12 





వ జపాణి 
(క్రీ. శ. 18 వ శతాబము 
లు 


18 
చిితము 





చి|తము_14 





[తిభువన మల్లుని మాన స్తంభము 
(| శ. 10761127 


3 శా 





